తారాగణం 


* 
పద్మనాభం 
భరణికుమార్‌ 
యస్‌. వి. రంగారావు 
కాంతారాను 
రావి కొండలరావు 
బాల! కిష్ణ 
సి. వాచ, కృష్ణమూర్తి 
మాస్టర్‌ మురళీ 

రామచం[డరావు 
యన్‌. వి. రాజ్‌ కుమార్‌ 


రమ్మాపభ 

లత 

గీతాంజలి 
సాయికుమారి 
ఛాయాదేవి 
[పమోలారాణి 
సురభి బాలసరస్వతి 
నిర్మల 

లక్ష్మి కాం తమ్మ 
బేబీ రాణి 


మిడ తంభొట్టు 
తోటమాలి కృష్ణ 
కోయదొర వీరమల్లుడు 
పురుషో త్తమ మహారాజు 
పరమేశ్వరశాస్ర్రీ 
పక్షిరాజు 
కొదమసింగడు 
వీరసింహ 

శాస్త్రిగారి 

శిష్యులు 


చిలకమ్మ 


యువరాణీ విజయసుందరి 


గారి 

రాణీ చంద్రావతి 

పార్వతమ్మ 

మంజరి 

చాకలి లక్ష్మీ 

కృష్ణ తలి 

m౧ 

సేదరాశి పెద్దమ్మ 
(a) 

కళావతి 


యింకా... పెరుమాళ్లు త్యాగరాజు. ఎ. యల్‌, నారాయణ, 
శేషయ్య చెట్టి, బొడ్డపాటి, కుమార్‌ మొదలగువారు. 


సం (గ హం 

మిడతంభొట్లు వయస్సులోనున్న అమాయకు డై న బ్రాహ్మణ 
యువకుడు. సవతితల్లి పోరు పడలేక వృద్దుడెన తండ్రి ఆశ్‌ర్వాదంతీసుకుని 
బయలేరాడు అతనికీ” తండి యిచ్చిన ఆ స్తల్లా ఒక్కటే “మెళ్ళో వేసు 
కునే శివలింగం” గమ్యంలేని తన _డ్రయాణంలో ఒక పాడుపడిన శివాల 
యంలో బసచేశాడు. అక్కడికే కొందరు దొంగలు వచ్చి శివలింగాన్ని 
జరిపి (క్రింద సను సొరంగంలో మామూలుగా తమ దొంగ సొమ్ము దాచి 
వెళ్ళిపోయారు. వాళ్ళ మధ్యనే తెలివిగా నిలబడి (ప్రాణం దక్కించుకున్న 
మిడతంభొట్లు, wig వాడవటంవల్ల ఆ ధనం జోలికిపోక తనపాటికి 
తాను తెల్లవారాక ప్రయాణం సా సె చాడు. 


యూ నీలా SEOs తన స్మేహితురాళ్ళతో మాట్లాడుతున్న 
“చిలకమ్మా అనే (బాహ్మణ పడుచును చూళాడు. వాళ్ళ సంభాషణ చాటుగా 
విని ఆమె ఆ ఊరి ఆస్థాన జి న్యోతిష్యుడి కమా _రె అని, ఆమెకింకా పెళ్ళి 
కాలేదని, తనను మించీన జ్యోతిష్యుడు దొరికితేగానీ ఆమె తంగడి ఆమెకు 
పెళ్ళి చేయడని తెలుసుకున్నాడు. ఆ ఊరిలో (ప్రవేశించి చిలకమ్మ తండి 
చెప్పలేని దొంగసామ్ము వివరాలు చెప్పి, గొవ్పు జ్యోతిష్యుడు అన్న "పేరు 
సంపాదించుకున్నాడు. అది విన్న చిలకమ్మ తల్లి అతను తమ అల్లుడయితే 
బావుంటుందని భర్త రతో చెప్పింది. కానీ మొండిపాడు అహంభావియేన శౌస్ర్రి 
ఒకరిగొప్పను అంగీకరించటం ఇషంలేక, అతని శ క్రిమీద నమ్మకం లేక 
అందుకు అంగీకరించలేదు. ki 
ఇంతలో ఆ కాజా పాలించే పురుషో _త్రమరాజు సోదరి ‘విజయ 
సుందరీదేవి" స్నానం చేస్తుండగా ఆమెరత్న పహ %రాన్నెవరో దొంగిలించారు. 
మహారాజు సన్నిధిలో దొ దోషులుగా నిలబడ్డ దాసీలందరూ స్నానానికిముందు 
రాకుమారిని కలిసిన “తోటమాలి [క్రిష్ణ మీద నేరాన్ని మోపారు. మహారాజు 
అతన్నికూడా బంధించి తెప్పించారు. నిరపరాధియెన క్రేష్తమీద రాకుమారి 
విజయసుందరి ఎంతో జాలిపడింది. మహారాజు దొంగల్నిపట్టుకోమనిళా స్త్రీకి 
శాసించాడు. రాజమందిరంలో మిడతంభౌొట్లు రాజుగారి రాకకోసం ఎదురు 
చూసూ, శాస్తి తనని మోసంచేసి సంపించాడని తెలుసుకొని “కంటి 
కొచ్చునో, కాలికొచ్చునో” అని పాడుతుండగా కన్ను, కాలు అనే దాసీలు 
విని కనిపెమేశాడనుకుని కాళ్ళమీదపడి నిజం చెప్పేశా రు. “బతుకుజీపుడా 
అనుకున్న 'మీడతంభొట్లు రాజుగారు రాగానే హారం తోటలో చెట్టుతొట్రలో 
వున్నదని చెప్పి చూపించి * “జాతకరత్న మీడతంభొ ట్లు” “అన్న సిరుదుకో 


4 
పాటు ఆసాన జ్యోతిష్యుడిగా నియమింసబడి బహుమా నాలతో ఇంటికి తిరి 


గొచ్చాడు. “కోటమాలి కష విడుదల చేయబడ్డాడు. మీడతంభొట్లు బహు 
మానాల్ని తనకా శ్రయమిచ్చిన పేదరాసి “పెద్దమ్మనే తల్లిగా భావించి 
అర్చించాడు. అది గమనించిన శాస్త్రి చిలకమ్మ్‌ నిచ్చి మిడతంభొ ట్లుకు 
వివాహం జరిపించాడు. దొంగలు తమ సొమ్ము పోవటానికి కారణం 
మిడతంభొశ్తేనని తెలుసుకుని నడివీధిలో పట్టుకుని నరకటోయారు. సమ 
యానికి (క్రిష్ణవచ్చిదొంగలతోపోట్లాడి భటులకుదొంగల్ని అప్పగించి మడతం 

భొట్లునురక్షించాడు. ఒకరోజు మహారాజుతో మిడతంభొట్లు 'వేటకువెళ్ళాడు. 
అక్ళో_డరాజదర్శనం కోసం వచ్చినకోయరాజు వీరమల్లుడీ' సమక్షంలో రాజు 
మిడతంభొట్లుకు తెలియకుండా ఒక మిడతను చేతిలోక పట్టుకుని ఏమున్నదో 
చెప్పమన్నాడు. దిక్కు తెలియని మిడతంభొట్లు ఆశ వదులుకుని “చిక్క 
నయా మిడతంభొట్లు” అన్నాడు. దాంతో మహారాజు, కోయరాజు ఆశ్చర్య 
పోయి అభినందించారు. 

ఆ తర్వాత ఒకనాడు మహారాజు తన సోదరికి ఏ ఏ చ్మకవర్రి రి భర్త ర 
అవుతాడో చెప్పమని మిడతంభొ ట్లును అడిగాడు. తోటమాలి, రాకుమారిల 
(పణయాన్ని అదివరకే (గహించీనే మిడతంభౌట్లు ఈవిషయంలో అబద్దం 
చెప్పదల్బుకోలేదు. రాకుమారిని ఒక సామాన్యుడు వరిస్తాడని చెప్పుతాడు. 
దానిమీద వాదోపవాదాలు పెరిగి విధిగెలుస్తుందని మిడతం౦భొట్లు, అధికారం 
గెలుస్తుందని మహారాజు పంతాలు పూనారు. రాకుమారి, తోటమాలి (కిష్ణల 
(ప్రణయాలు దినదినా భివృద్ధి చెందాయి. మహారాజు ఒకనాడు వారి 
_ప్రణయాన్ని కళ్ళారా చూసి, డ్రిష్షను మహారాజుగా కాక సామాన్యుడిలా 
మన్నించి విడిచి పెడ్తున్నానని చెప్పీ విడిచి పెట్టి ,రాకుమారినిలాక్కె_ళ్ళి, పెళ్ళికి 
అన్ని ఏర్పాట్లు చేశాడు. తెల్ల వారితే రాకువోరి పెళ్ళనగా క్రిష్ణ దై ధైర్యంచేసి 
ఆరాత్రి కోటలో (ప్రవేశించి 'ాకుమారితో పారిపోయాడు. వషయం తెలిసిన 
మహారాజు ఉగుడె తనసోదరి ఎక్కడున్నదని మిడతంభొట్టును అడిగాడు. 
నాకు తెలియదని నేనసలు జ్యోతిమ్యడ్ని కాదని మొదటిసారిగా నిజం 
చెప్పాడు. ఆమాట నమ్మని మహారాజు అతన్ని ఖైదు చేయించాడు. నలు 
మూలలా వెదకమని గూఢచారుల్ని పంపించాడు. 
కారాగారంలోవున్న మిడతంభొట్లు గతి ఏమవుతుంది? పారిపోయిన క్రిష్ణ, 
రాకుమారిలు ఎక్కడున్నారు? దొరుకుతారా? చివఠకు విధి గెలునుందా? 
అధికారం గెలుస్తుందా?— మొదలగు అద్భుత, పతాకనన్ని వేశాలతోతియ్యని 
మాటలతో, పాటలతో, కడుపుబ్బ నవ్వించే హాన్యంతో నిండిన మాయీ 
చితాన్ని వెండితెరపై చూసి ఆనందించి మీ నందేహాలు తీర్చుకోండి, 


మిడతంభొట్ల్టు పాటలు 


పాట -1 రచన : అప్పలాచార్య 
పాడినది : పి. సుశీల, కోరస్‌ 
విజయ _ :చెలియాః సభియా! ఏమే! 
ఈ'వేళ చలిగా వున్నదీ-అబ్బ ,... 
లోలోన భయమౌతున్న ది-ఎందుక నే? 
చెలిక తెలు:అది అంతేనులే గిలిగింతేనులే 
"= ఎలప్రాయాన కలిగేది తొలివింతలే 
అది నిన్నేలు దొరవారు చెబుతారులే ॥చెలియా॥ 
విజయ |: ఈ తోటలో విరబూసినా 
మందారపూవే మది దోచెనే 
నాకోసమే_తను పూసెనా? 
నా వాలు జడనే అలరించునా? 
చెలి.నా మోజు ఏరోజు నెరవేరునే? 
చెలిక తెలు:కథ తెలిసిందిలే_జత కావాలిలే 
“పెను విరహాన నీమేను తూలేనులే 
అది నిన్నేలు మహరాజు తీర్చేనులే ॥చెలియా॥ 
విజయ : నా కురులనూ సవరించకే 
నా మేని తాపం మితిమీరునే 
నా చెంపలా తడి తుడువకే 
నును సొంపులన్నీ పులకించునే 
సఖి నీ సేవతో నన్ను విసిగించకే _ 
ఎద కదిలిందిలే_మధువొలికిందిలే_ 
అహ_వలరాజు బాణాలు తగిలాయిలే_ 
అనురాగాల సరిజోడు రావాలిలే _ ॥చెలియా॥ 


పాట _ 2 రచన ; అప్పలాచార్య 
పాడినది : మాధవ పెద్ది సత్యం, యల్‌. ఆర్‌, ఈశ్వరి 
మిడతంభొటు : చిలకా, ఓ పంచరంగుల చ్‌లకా 
_ మొలకా, చిరునవ్వుల బంగరుగిలకా 
ముద్దుగ నీవూ పలుకా_పులకరించునే నా పిలకా.... 


6 
: మిడతా, ఓ పచ్చని రెక్కల మిడతా 
విన్నాలే. అన గరములతో శ్‌ ఘనతా 
వలపుల తాయం పెడికతే_సీ వలలో నేనే పడతా _ 
అయ్యయ్యో, ఏమిటిది-అమ్మా నాన్నా వసారూ _ 
మిడతంభొట్లు: అబ్బబ్బో వాళ్లొకరూ మనపాలిటి డెయ్యాలూ _ 


చిలకమ్మ : తిట్టకు-తిట్రకు... న గుట్టు బయట పెట్టకు 
గుట్లు రట్టు చేశావం'పే-_ "నాన్నకు వచ్చును కోళం 
మన్‌ (పేసుకు తెచ్చును మోనం _ 

మీడతంభొట్లు: మీ అబ్బకు కోపం రానీ మీ అమ్మకు తాపం కానీ 
జేజెమ్మను తీసుకురానీ_పెళ్ళి బాతుండి దిగులేల నీకు? 
రాతి వచ్చింది కల ఒకటి నాకు-చిలకమ్మా- 

చిలకమ్మ : మిడతయ్యా _ 


మిడత : ఆ లోకంలో (బతుకే చాలక షము- 
చు 
చిలక ఏ ఈ లోకంలో ఏమిచేసినా మన యిషము-_ 
ల 
హంస : చిలకా మిడతల కళ్యాణం చూతము రారండీ _ 


మల్లెపువ్వులే తలం(బాలు గా- 
పళ్ల ఫలాలు ఛభోజనాలుగా- 


ముది ఏనుగులే ము తెదులుగా ॥చిలకా॥ 
శాస్త్రీ : నీ కూతురు కులుకుచు వున్నది చూడు _ 
పార్వతి : చక్కగ దొరికెను అల్లుడుగారు 
శాస్త్రి : కనులకు చెవులకు వించే నేడూ 
పార్వతి : బాతుల కచ్చేరి ఉన్నదటా-మన కోతులనాట్యం జరుగునటా 
పాటి 2 8 రచన : గోపి 
తోటమాలి కృష్ష శి పాడినది : యస్‌. పి. బాలస్ముబమణ్యం 


చిన్నారి రాణీ... .సిరిమల్లెపవ్వూ-చిజు నవ్వులో నే వెన్నెలలురువ్వూ 
నీకంటనీరూ నేచూడలేనూ_నాకోసమైనా నవ్వాలినువ్వూ ॥చిన్న్రారి॥ 
అనగనగా ఒక రాజ్యంలో అందమైన ఒక రాణమ్మా 

తన కన్నులు తెరిచిందంటే_ కలువలై నా తలలొంచాలీ 

తన గజ్జెల గలగల యింజే_నాగుల్లె “న తలలూపాలీ 

తన మీపే కమ్మని పాటా _ తన "నవ్వే ముద్దులమూటా॥చిన్నా రి॥ 


రాణి కోట కోవెల కాగా_తానే ఒక దేవతలాగా 

ఒకరోజున 'వేడుక కలిగి _ తోటలోకి దిగివచ్చిందీ 

తోటమాలి కనిపించాడూ_పాటపాడి వినిపించాడూ 

ఆ రాణికి దయకలిగిందీ _ చిరునవ్వుల వరమిచ్చిందీ _ ॥ చిన్నారి! 


అందలంలో రాణెమ్మా _ నిరుపేదను నేనమ్మా 
నా కోరిక ఒకశేనమ్మా _ నీ తోడుగ తెలిపేనమ్మా 
నువ్వు సూపు యీ కనికరం _ నిలవాలి మరి కలకాలం 


పూజారిగ వేనుండాలీ _ నా పూజలు నువు పొందాలీ ॥చిన్నారి॥ 


పాట : 4 రచన : అప్పలాచార్య 
మిడతంభొటు : పాడినది : యస్‌, పి. బాలసు(బమణ్యం 
య 


సనిదనిద మదమ గమగస_ 
దయచూడవే గాడిదా-నిదమ_దయచూడ'వే గాడిద 
పరువు కోసమని_నిదురమానుకొని_వెదకి వెదకి వేసారినాను_ ॥దయ॥ 


తోకకు ఆకులు కళే వెధవకు-నీవులేని దే కోచకున్న దే 

పాపము లచ్బీ-నిన్నే టినుంచీ-పిచ్చిదానివలె తిరుగుచున్న దే 

దా దామదా మదమా_దదదదదదా దదా దదా దా _ 

నీవు రాక మన వూరి యిండ్లలో _మురికి బట్టలూ మురుగుచున్న వీ 

దొరికితివంసే పెడతా న క విరుగుతుంది నీనడ్డీ 
విరుగుతుంది నీ నడ్డీ... ॥దయే॥ 


ఆహా ఎంతటి తియ్య” గానం కోకిల కెక్క_డి దింతటిజ్ఞానం- 
॥ఆహా ఎంతటి॥ 


సింహముకన్నా నీవే నయమూ-_నిన్నుచూసినా కలుగదు భయము 
వసుదేవుడు కొలిచిన గార్హభదేవా-బిరబిర దొరికిన కొడతా కొబ్బరికాయ 
కొడతా కొబ్బరి కాయా... 
తెల్ల వారెను కోడికూ సెను-తొజ్జిగుబ్రము సళ్ళుతో మెను_ 
ఏడిపించక దొరకవయ్యా-_ గాడిదయ్యా-గాడిదయ్యా 
సా.కి॥ అంగా, దొరికితివా_దొంగా-అదిరి బెదిరి పోతావెందుకు దూరంగా. 


పాట : ర్‌ రచన : గోపి 
పాడినది : పి. సుశీల, యస్‌. పి. బాలసు[బమణ్యం 


విజయ: నీ చెయ్యి, నాచెయ్యి పెనవేసి బాసచెయ్యి 
నాతోడు యీ బంధం కలకాల) వుండనియ్యి 
సాక్షులు మన రెండు హృదయాలు _ 
కృష్ష : నీ చెయ్యా, నాచెయ్యో పెనవేసి బాసచెయ్యి 
విజయ: మనసూ, మనసూ మెలివేయాలీ_ 
కొంగులు రెండూ ముడి వేయాలీ_ 
కృష్ణ : బాసికాలు కడతావా_కోటిపూలు చుడతావా 
పందిరిలో మనువులు కలిపీ_ 
నా మురళికే నాదమౌతావా? ॥నీచెయ్యా॥ 
కృష్ణ ; ; నీలో నాలో అనురాగాలూ _ 
“ వెలిగించాలీ పదికాలాలూ _ 
విజయ: నవవధువును కావాలీ-నీ ఎదపె వాలాలీ 
పల్లకిలో పండుగ చేసే_ఊరేగుతూ పొంగిపోవాలీ ॥నీ చెయ్యో॥ 


పాట : 6 రచన 1 అప్పలాచార్య 
మిడతంభొట్లు : పాడినది : యస్‌, పి. బాలసుుబమణ్యం 


వీరన్న సంపద విషయమ్ము వివరించి 
పురములో ఘనకీ ర పొందినాను 
అ తగారొండిన అనుము గారెల సంఖ్య + 
చౌ... అడిగిన వెనువెంట నుడివినాను ' 
మహరాజు తోటలో మణీహారమును చూపి 
జాతకరత్న కాజాలినాను 
పారిపోయిన లచ్చి గారాల గాడిదన్‌ 
తెలివిగా రప్పించగలిగినాను 
అంతయును ఈ శివయ్య దే, స్వ తమహిమ 
కాదు, చెప్పుటకేమియు లేదు_కడకు 
రాజుగారు పరీక్షించు రోజు వచ్చి 
చిక్కె నయ్యా మిడతంభొట్లు చేతియందు _ 


పాట : 7 రచన : అప్పలాచార్య 
పురుషో త్తమ మహారాజు : పాడినది యస్‌.పి.బాలసుబమణ్యం 


బంగారుతల్తీ నౌ చెల్లెలూ-మా యింటిదీపం యీ చెల్లెలూ 
ఏ యింటి వెలుగై పేలసిల్లునో- ఏ బావ చేయీ తానందునో? 
లోని జీవం నీవేను తల్‌ _ఎద'పెన నిన్నూ పెంచాను చెల్లీ 

Mr మనలోనే వుందిఅది వేయి జన్మాల విడిపోని సంధి 
॥బంగారు॥ 

రాజాధిరాజుకు ఇల్లాలు నీవై. _ఎనలేని సిరులా వర్టిల్ల వమ్మా 

భువిలో నీసాటి కోడలే లేదని_కొనువారు, మనవారు, పొగడాలితల్లీ 
॥బంగారు॥ 

మురిపాల పెన్నిధి నీ స్వామి సన్నిధి-సౌభాగ్యవతివై తులతూగు వేళా 

ఆనంద భాష్పాలు అందింతునమ్మా_అన్నయ్యనొకసారిమదినెంచవమ్మా 

బంగారు తల్లీ -నా చెల్లెలూ - 


పాట :6 రచన : అప్పలాచార్య 
తోటమాలి కృష్ణ : పాడినది : యస్‌. పి. బాలసు బమణ్యం, కోరస్‌ 
విరిగిపోయిన నా జీవనమురళీ 
మరల వినుపించునా ఏనాటీకె నాం మీ. మీ మలల లంబం 
ఇక నా పాట వినవా జా 
కనరావా ఓ (పియా_ 
ఇక లేవా ఓ పియా _ 
మని షెందుకె నాడు యీ దీనుడూ 
మన సెందుకీచ్చాడు ఆ దేవుడూ _ 
నీకోసమూ కుమిలేందుకా _ 
అడియాసతో బతికేందుకా_ 
కన్నీటి కధలాగ మిగిలే ఎదుకా_రగిలేందుకా 1ఇక నాపాట॥ 
ప్రతిపూట పూ "సీను మరుమల్లెలూ 
డ్రతిఏట వస్తుంది మధుమాసమూ_ 
ఇకమీదటా నువు రావులే _ 
అవి నీకోడుగా నేడు పయనించెలే_పయనించెలే_. ॥ఇక నాపాట॥ 
ఓ ప్రియా: ఓ ప్రియా! ఓ ప్రియా: : 


గౌరి: 


10 
9 రచన : అప్పలాచార్య 


పాడినది : యల్‌. ఆర్‌. ఈశ్వరి 


అమ్మమ్మో: అయ్యయ్యో! తాళలేని బాధరా బాధలోనే హాయిరా 
చూడరా, చూడరా, అందమంపే నాదిరా-పొందుకావాలందిరా 
btm ॥ అమ్మయ్యో॥ 


నా సొంపులన్నీ నిను చూడగానే_ ॥నా సొంపు॥ 
ఫొంగాయిరా..నెరా-దొరా-ఏలరా.... 

నా ఎదలో పయ్యెదలో 

బాణములా గుచ్చుకోనీ మా 

నా ప్రాణమై ఉండిపో_నిండిపో _ 


తోటమాలి కృష్ణ : గౌరీ.... అడ్డంలే... 


గౌరి 


కృష్ణ: 


,గొరి 


: ఏం? నీకు నేన్నచ్చలేదా? 
అదికాదు _ 


: ఎందుక్కాదు-రా సోగ్గాడా....రమ్మం'టే.... ॥ఆమ్మయ్యో॥ 
bmi 
ఎన్నాళ్ళనించో నే దాచుకున్నా 
ఎన్నాళ్ళనించో నే దాచుకున్నా _ 
పొంకాలివి_ఎలా-ఎలా వున్న వీ 
పూపొదలా పందిరిలో _ వెచ్చని సీ సందిటిలో 
ఇస్తానురా_ తీసుకో_దాచుకో-_ 


: గౌరీ ఏమిటిది? 
: అయ్యయ్యయ్యో_ఏమీ తెలియదు 
పాపం. పసివిడ_సోగాడా, ఇవ్వు. 
GG ay 


—]Jo[— 


, ఏ సాంకేతిక నిపుణవర్గం :.... 


కథ, నంభాషణలు : కె. అప్పలాచాథ్య 
పాటలు | కె. అప్పలాచార్య & గోపి 
సంగీతం : యస్‌. పి. కోదండపాణి 
ఛాయా(గహణం : జె, నత్యనారాయణ 
స్టంట్స్‌ ః సాంబశివరావు 
కళ: ఆనంతరామ్‌ 
కూర్చు : శ్రీరాములు & నురేందనాధరెడ్ధి 
దుస్తులు : సెల్వరాజ్‌ 
నృత్యం ః పనుమరి కృష్ణమూర్తి ర్తి, చిన్ని నంపత్‌, 
వేణుగోపాల్‌ 
నేపథ్యగానం . ఘంటసాల, యస్‌. పి. బాలన్ముబమణ్యం, 
మాధవపెద్ది నత్యం పి. సుశీల, 
యల్‌. ఆర్‌. ఈశ్వరి 
స్టుడియోస్‌ : (పసాద్‌ & సత్య 
స్టిల్స్‌ : టి. రాధాక్ళష్ణ మూ ర్త ర్తి|మాతా నుడియోస్‌) 
మేకప్‌ = వి. కృష్ణ (రేఖా & మురళి), 
వీర్రాజు & పోతరాజు 
లేబొరేటరీ é విజయ 
ఆర్‌. ఓ. కలర్‌ : జెమినీ 
సాంగ్స్‌ రికార్డింగ్‌ & రీ రికార్డింగ్‌ ః స్వామినాధన్‌ (విజయ గార్డెన్స్‌) 
(ప్రొడక్షన్‌ మేనేజర్‌ : యన్‌. వి. రాజ్‌కుమార్‌ 
డిజెన్స్‌ : చలపతిరావు 
'పెస్‌ పబ్లిసిటీ ః లక్ష్మీ ఎడ్వర్‌ టైజర్స్‌ 
అసిస్టెంట్‌ డె రెక్టర్స్‌ : రోషన్‌ & జి. ఠంగనాధరెడ్డి 
అసోసియేట్‌ డై రెక్టర్‌ ః బి. హనుమంతరావు, ౩, 50., 
డిస్ట్రిబ్యూషన్‌ : 


అంధ & రాయలసీమ ; లక్ష్మీ ఫిలిమ్స్‌ 
నైజాం : [శ పద్మా పిక్చర్స్‌ 
నిర్మాత : (స్క్రీన్‌ప్లే & డై రెక్టన్‌ : 
బి వురుపోత్తం * చి. పద్మనాభం 
శ్రీ పద్మనాభ, విజయవాడ-3. 


